


Ksheerabdi Dwadashi Vrata Vidhanam in Telugu 


How to Ksheerabdi Dwadasi Vrat?, Ksheerabdi Dwadasi Mantra 
Like all other poojas, we first perform pasupu ganapti puja and then main puja. 


(ar 


పసుపు గణపతి పూజ 


శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే 
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయ: 


సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్‌ కామాంశ్చదేహిమే 
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుముబొ ట్లు పెట్టవలెను.) 


శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం 


కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్‌ 

(గంటను మ్రాగించవలను) 

ఆచమనం 

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా, 
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి) 


ఓం గోవిందాయ నమ,, విష్ణవే నమ, 





http://hindusphere.com/ 














మధుసూదనాయ నమ,, త్రివిక్రమాయ నమ, 
వామనాయ నము, శ్రీధరాయ నమ,, 
బుషీకేశాయ నమః, పద్మనాభాయ నమ,, 
దామోదరాయ నమః, సంకర్షణాయ నమ,, 
వాసుదేవాయ నము; ప్రద్యుమ్నాయ నము 
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, 
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, 
అచ్యుతాయ నమ, జనార్థనాయ నము, 
ఉపేంద్రాయ నమః, హరయే నమ, 


శ్రీ కృష్ణాయ నమ: 


యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా 

తయో: సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌ // 
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహ: 

యేషా మిందీవర శ్యామో హృదయనస్థో జనార్థన: 

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం 

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ // 
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే 


శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే // 


శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ: ఉమామహేశ్వరాభ్యాం నమ: 


వాణీ హిరణ్యగర్భాభ్యాం నమ: శచీపురందరాభ్యం నమ: 





http://hindusphere.com/ 











అరుంధతీ వశిష్థాభ్యాం నమ: శ్రీ సీతారామాభ్యాం నమ: 


నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమ: అయం ముహూర్తస్సుముహోర్తస్తు 


ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా: 


ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే // 

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.) 
ప్రాణాయామము 

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యూ మంత్రమును ముమ్మారు చెప్పవలెను) 


ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః: ప్రచోదయాత్‌ 


ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్చువస్సువరోమ్‌ 
సంకల్పం 


ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ 
మహావిస్టో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణ: ద్వితీయ పరార్ధ, శ్వేత వరాహకల్పే వైవస్వత 
మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్థక్షిణదిగ్భాగే, 
శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు 
ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక 


చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత బుతువు) బుతౌ 


http://hindusphere.com/ 











(ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే 
(ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ 
విశేషణ విషిష్థాయాం, శుభతిథౌ, శ్రీమాన్‌ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, 
ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, 
అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ 
సిద్ధ్యర్థం, ధన,కనకువస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్థం, సర్వాపదా 
నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్థం,సత్సంతాన సిధ్యర్థం, పుత్రపుత్రికానాం సర్వతో 
ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, శ్రీమత్‌ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ 


క్షీరాబ్ధశయన దేవతా ప్రీత్యర్థం యావదృక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే 
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.) 

తదంగత్వేన కలశారాధనం కరిష్యే 

కలశారాధనం 


శ్లో // కలశస్యముఖే విష్ణు: కంఠేరుద్ర స్సమాశ్రితః 
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతా: 
కుకొ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 
బుగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణ: 


అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితా: 


http://hindusphere.com/ 








(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై 


కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.) 


శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు 
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకా: 


కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య 


(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన 
జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము 


చదువవలను.) 


మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం 


జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్సణ్వన్నూ తిభి స్సీదసాదనమ్‌ 


శ్రీ మహాగణాధిపతయే నమ: ధ్యాయామి, ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం 


సమర్పయామి 
(అక్షతలు వేయవలెను) 
శ్రీ మహాగణాధిపతయే నమ: పాదయో: పాద్యం సమర్పయామి 


(నీళ్ళు చల్లవలెను) 





http://hindusphere.com/ 














శ్రీ మహాగణాధిపతయే నమ: హస్తయో: ఆర్జ్యం సమర్పయామి 

(నీళ్ళు చల్లవలెను) 

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి 
(నీళ్ళు చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమ: వస్త్రయుగ్మం సమర్పయామి 

(అక్షతలు చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్య శ్రీ చందనం సమర్పయామి 

(గంధం చల్లవలెను) 

శ్రీ మహాగణాధిపతయే నమ: అక్షతాన్‌ సమర్పయామి 

(అక్షతలు చల్లవలెను) 


ఓం సుముఖాయ నమ;,ఏకదంతాయ నమ;,కపిలాయ నమ;,గజకర్ణికాయ 
నములంబోదరాయ నమ,,వికటాయ నము,విఘ్నరాజాయ నమ:;,గణాధిపాయ 
నమ:ధూమకేతవే నముగణాధ్యక్రాయ నమ, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, 


వక్రతుండాయ నమ;,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమ,, స్కందపూర్వజాయ నమః, ఓం 





http://hindusphere.com/ 











సర్వసిద్ది ప్రదాయకాయ నముమహాగణాదిపతియే నమ: నానావిధ పరిమళ పత్ర పుష పూజాం 
సమర్పయామి. 


మహాగణాధిపత్యేనమ: ధూపమాఘ్రాపయామి 
(అగరవత్తుల ధుపం చూపించవలెను.) 


ఓం భూర్చువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ 
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రి మహాగణాధిపతయే నమ: 


గుడోపహారం నివేదయామి. 
(బెల్లం ముక్కను నివేదన చేయాలి) 


ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా 


ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 
(నీరు వదలాలి.) 

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. 

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను) 


ఓం గణానాంత్వ గణపతిగ్‌ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం 
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతిభి స్సీదసాదనమ్‌ 


శ్రీ మహాగణాదిపతయే నమ: సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి 


http://hindusphere.com/ 











ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి 
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతి: సుప్రీత: సుప్రసన్నో వరదో 


భవతు 


(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున 


ధరించవలసినది.) 
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. 
శ్రీ మహాగణాధిపతయే నమ: యధాస్థానం ముద్వాసయామి. 
(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.) 


ప్రాణప్రతిష్టపన 


అసునీతే పునర్శ్మాసుచక్షు:పున: ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత 
మనమతే మృడయాన: స్వస్తి అమృతంవైప్రాణా: అమృతమాప: ప్రాణానేవ 
యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద 
ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్‌ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది 


షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం. 
క్షీరాబ్ది పూజ విధానము 


ధ్యానం: 


http://hindusphere.com/ 











(పుష్పము చేతపట్టుకొని) 


శ్లో, దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథ: కరే 

చక్రమూర్ధ్వ్యకరే వామం, గదా తస్యా న్యధ: కరే 

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం 

క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం 

తులసీ ధాత్రీ సమేత శ్రి లక్ష్మీనారాయణ స్వామినే నమ: // ధ్యాయామి ధ్యానం సమర్పయామి. 
(పుష్పము వేయవలెను). 


ఆవాహనం: 


ఓం సహస్రశీర్‌ షా పురుషు, సహస్రాక్ష స్పహస్రపాత్‌, 

స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్థ ద్దశాంగులమ్‌. 

తులసీ ధాత్రీ సమేత శ్రి లక్ష్మీనారాయణ స్వామినే నమ: ఆవాహయామి ఆవాహనం 
సమర్పయామి. 


(పుష్పము వేయవలెను). 


సనం: 


G 


శ్లో, అనేక హార సంయుక్తం నానామణి విరాజితం 

రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం 

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: రత్నసింహాసనం సమర్పయామి. 
(అక్షతలు వేయవలెను.) 


http://hindusphere.com/ 








పాద్యం: 
శ్లో. పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద 
పాద్యం గృహాణ భగవాన్‌ మయానీతం శుభావహం 
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: పాద్యం సమర్పయామి. 
(నీరు చల్లవలెను.) 
అర్హ్యం: 
శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక, 
ఆర్థ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం 
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: // ఆర్థ్యం సమర్పయామి. 
(నీరు చల్లవలెను.) 
ఆచమనం: 
శ్లో, సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక 
గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం . 
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: ఆచమనీయం సమర్పయామి. 
(నీరు చల్లవలెను.) 
పంచామృతస్నానం 


శ్లో, స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం 


పంచామృతై: స్నాపయిష్యేతంశుద్దో దకేనాపిచ // 





http://hindusphere.com/ 








తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: // పంచామృతస్నానం సమర్పయామి. 
టష్టానంతరం శుద్దోదకస్నానం సమర్పయామి. 
థ 


(నీరు చల్లవలెను.) 
వస్తం: 
ఈ 


శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం, 
వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో 


తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: వస్త్రయుగ్మం సమర్పయామి. 
ఉపవీతం: 


శ్లోనారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత, 
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం 


తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: యజ్ఞోపవీతం సమర్పయామి. 
గంధం; 


శ్లో, రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే 
కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం 
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: గంధం సమర్పయామి. 


(గంధం చల్లవలెను.) 





http://hindusphere.com/ 














అక్షితలు: 


శ్లో. అక్షతానక్షతాన్‌ శుభ్రాన్‌ పక్షిరాజధ్వ జావ్యయ, 
గృహాణ స్వర్గవర్ణాంశ కృపయాభక్త వత్సల 
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: // అక్షితాన్‌ సమర్పయామి. 


(అక్షితలు సమర్పించవలెను) 
ష ప్పసమర్పణం: 


చామంతికా వకుళచంపక పాటలాబ్ద పున్నాగ జాజికరవీరరసాల పుప్పై బిల్వ 
ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం 
పూజయామి జగదీశ్వర, వాసుదేవ: పుష్పాణి పూజయామి. 


(పుష్పాములు వేయవలెను) 
అథాంగపూజా: 


శ్రికృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమ: పాదౌ పూజయామి, 
గుణాధరాయ నమ; గుల్ఫౌ పూజయామి, 

జగన్నాథాయ నమ: జంఘే పూజయామి, 

జానకీవల్లభాయ నమ: జానునీ పూజయామి, 

ఉత్తాలతాల భేత్రె నమ: ఊరూ పూజయామి, 

కమలానాథధాయ నమ: కటిమ్‌ పూజయామి, 


నిరంజనాయ నమః: నితంబర పూజయామి, 


http://hindusphere.com/ 








నారయణాయ నమ: నాభిమ్‌ పూజయామి, 
వామ్నాయ నమ: వళిత్రయం పూజ, 

కాలాత్మనేనమ: గుహ్యం పూజయామి, 
కుక్షిస్థాఖిలభువనాయ నమ: ఉదరమ్‌ పూజయామి, 
హృషీకేశాయ నమ: హృదయమ్‌ పూజయామి, 

లక్ష్మీ వక్షస్థలాయ నమ: వక్ష:స్థలమ్‌ పూజయామి, 
పార్థసారథయే నమ: పార్శ్వే పూజయామి, 
మధురానాథాయ నమ; మధ్యమ్‌ పూజయామి, 
హరయే నమ: హస్తాన్‌ పూజయామి, 
అనిరుద్ధాయనమ: అంగుళీ: పూజయామి, 

శంఖచక్ర గదాశారజ్లథారిణే నమ: బాహూన్‌ పూజయామి, 
వరదాయనమ: స్తనౌ పూజయామి, 

అధోక్షజాయ నమః: అంసాౌ పూజయామి, 
కంబుకంఠాయ నమ: కంఠం పూజయామి, 

ఓజిస్వినే నమ: ఓష్టా పూజయామి, 

దామోదరాయ నమ: దన్తాన్‌ పూజయామి, 
పూర్ణేందునిభవక్షాయ నమ: ముఖమ్‌ పూజయామి, 
గరుడవాహనాయ నమ; గండస్థలమ్‌ పూజయామి, 
నరనారాయణాత్మకాయ నమ: నాసికమ్‌ పూజయామి, 
నీలోత్సలదళశ్యామాయ నమ: నేత్రే పూజయామి, 


భృగ్వాదిమునిసేవితాయ్రై నమ: భ్రువా పూజయామి, 








http://hindusphere.com/ 








భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమ: భ్రూమధ్యమ్‌ పూజయామి, 
కుండలినే నమ: శ్రోత్రే పూజయామి, 

లక్ష్మీపతయే నమ: లలాటమ్‌ పూజయామి, 

శిశుపాలశిరశ్చేత్తే నమ: శిర: పూజయామి, 


సత్యభామారతాయ నమ: సర్వాణ్యాంగాని పూజయామి 


ధూపం: 
శ్లో. దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం 
ధూపం గృహాణ దేవేశ దూర్ణటీనుతసద్గుణా 


తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: ధూప మాఘ్రాపయామి. 
(ఎడమచేతితో గంటను వాయించవలెను) 


దీపం: 

శ్లో// అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే 

ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తిత: 

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: దీపం దర్శయామి. 


(ఎడమచేతితో గంటను వాయించవలెను) 


ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి 


నైవేద్యం: 


పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ, 


http://hindusphere.com/ 














దాపయిష్యే భవత్పీత్యై గృహాణసురపూజిత 
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.) 


ఓం భూర్భువ స్సువ;, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః 
ప్రచోదయాత్‌, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి, 
(మహా నైవేద్య పదార్థముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.) 


(ఎడమచేతితో గంటను వాయించవలెను) 


ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా, 

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా 

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా. 

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: నైవేద్యం సమర్పయామి 
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 

అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి 


హస్తా పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి. 


తాంబూలం: 
విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం 
కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో 


తులసీ ధాత్రీ సమేత శ్రి లక్ష్మీనారాయణ స్వామినే నమ: తాంబూలం సమర్పయామి. 


http://hindusphere.com/ 











నీరాజనం: 

ప్రదీపితంచ కర్పూర ఖండకై: జ్ఞానదాయినం 

గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో 

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: నీరాజనం సమర్పయామి. 


(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను) 
నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి 


మంత్రపుష్పమ్‌: 
పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత! 
తులసీ ధాత్రీ సమేత శ్రి లక్ష్మీనారాయణ స్వామినే నమ: మంత్రపుష్పం సమర్పయామి. 


(అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై ) 


ప్రదక్షిణ 


ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో 
ప్రదక్షిణ. 


(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను) 


శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే 
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ 


త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల 


http://hindusphere.com/ 











అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ 
తస్మాత్‌ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన 
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం. 
సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో. 


తులసీ ధాత్రీ సమేత శ్రి లక్ష్మీనారాయణ స్వామినే నమ: ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. 
సాష్టాంగ నమస్కారం: 


తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ: సాష్టాంగనమస్కారన్‌ సమర్పయామి 
యస్య స్మృత్యాచ నామోక్త్యా తప: పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో 
వందేతమచ్యుతం ఏతత్సలం 

తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు 

శ్రీ కృష్ణార్ప్వణమస్తు. 


(శ్రి తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.) 


http://hindusphere.com/ 





